ఓమ్‌ 


శ్రీషోడశగౌరీ తదియనోము కథ 


(స్వర్ణగారీ పూజ) 


బి é& రాళ్లబండి .సాండురంగశర్మ 
క్షీరసాగరము ' 
శ్రీగాయ।త్రి దేవాలయము 


సికింద్రాబాద్‌ 


జతను. 
డై శీ జోడకళ గౌరీ తదియ నోము కథ 


తదియ గౌరీ నోముపూజ 
ఆచమనమ్‌............. 'కేశవాయసా షల! 
నామాలు చదువ వలెను, ప్రణవము చేసి... 


శుభాభ్యుదయార్దంచ, శుభేశోభనే నుంగళే ముహూర్తె అత్రపృథివ్యాం 
జంబూద్వీపే, భరతవర్షే, భరత ఖండే, మేరో దక్షిణ దిగ్భాగే, శ్రీశైల స్యాత్‌, వాయవ్య 
(ప్రదేశే శ్రీక షా గోదావర్యోర్‌, మధ్యదేశే సమస్తదేవతా (బ్రాహ్మణ హరిహర సన్నిధౌలక్షీ oY 
నివాస గృహే ..... అస్మిన్‌ వర్తమాన వ్యవహారిక ..... చాంద్రమాన...... సంవత్సరే 
దక్షిణాయనే వర్షబుతౌ భాద్రపదమాసే శుక్షపక్షే, తృతీయాం..... వాసరే , శుభవాసరే, 
శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం....... శుభతిథౌ, 
శ్రీమాన్‌ ...... గోత్రోర వస్య ...... నామధేయస్య. ధర్మపతీ మంగ నామ్మీం యావత్‌ 
జీవ పర్యంతం సౌమంగల్య సిద్యర్థం, పుత్ర పాత్రాభి సంపతౌ భాగ్య సద్యర్థం షోడశ 
గౌరీ పూజాం కరిడే ష్య. 


కలశ పూజా శ్లో గంగేచయమునేచైనా గోదావరి సరస్వతీ, నర్మధేసింధు కావేరీ 
జలేస్మిన్‌ సన్నిదింకురు. శ్రీ గణాధిపతిపూజ, చేయవలెను 


శ్రీ తదియ గౌరీ లఘు పూజా 
ధ్యానమ్‌ 
శ్లో ॥ దేవీం షోడశ వర్షీయాం శశత్‌ సుస్థిర యౌవనామ్‌ | 
బింబోష్టీం సుదతీ శుద్ధాంశరత్పద్మ నిభాననామ్‌ | 
శ్వేత చంపక వర్ణాభాం సునీలోత ఏల లోచ నామ్‌ | 
జగద్దాత్రీంచ దాత్రీంచ సర్వేభ్యః సర్వసంపదామ్‌ 
సంసార సాగరే ఘోరే జ్యోతీ రూపాం సదాభజే॥ 


శ్రీషోడష గౌరీ దేవతా మైనమః ధ్యానం సమర్పయామి 
MEA Tre ఆవాహనం సమర యామి 

eu రత ్నసింహ్మసనం సమర్పయామి 
లు. పాదయో పాద్యం సమర యామి 

హస్తయో రఘ్యం సమర్పయామి 

. ముఖే ఆచమనం సమర్పయామి 

. ఉపచారిక స్నానం సమర్పయామి 

. పంచామృత స్నానం సమర యామి 

.శుద్ధోదక స్నానం సమర్పయామి 

శుద్ధ ఆచమనం సమర్పయామి 

న వస్తాం సమర యామి 

Prt Ne యజ్ఞోప వీతం సమర యామి 

ty దివ్య చందన గంధం సమర ఏయామి 

నమక నో హరిద్ర. కుంకుమ, సుగంధ ద్రవ్యాణి సమర యామి 


అథాంగపూజ 
గౌరీ దేవతాయనమః పాదౌపూజయామి. 
పార్వత్యైనమః గులౌ, పూజయామి. 
అంబికాయనమః జంఘే పూజయామి. 
చండికాయనముః జానునీ పూజయామి. 
దుర్గాయనమః ఊరూ. పూజయామి. 
కాత్యాయనై నమః కటిం పూజయామి. 
గాయత్రైనమః కుక్షిం పూజయామి 
మహాల క్ష్యైనమః ఉదరం పూజయామి. 
సావిత్రైనమః వక్షస్థలం పూజయామి. 
పద్మహస్తాయనమః బాహూంపూజయామి. 
సరస్వతై శనమః కంఠంపూజయామి. 
అన్నపూర్లేశ్వ ర్యైనమః వక్రంపూజయామి, 
(బ్రహ్మవిష్ణు శివాత్మికాయనమః దంతాంపూజయామి, 
భక్తరక్తి త్యైనమః నాసికాం పూజయామి, య 
లలితాంబికాయనమః నేత్రాణి పూజయామి 
సువర్ల స్వరూపిత్ర్యై నమః శిరః పూజయామి. 
'శ్రీషోడశ తదియ స్వర్లగౌరీ దేవతాయనమః సర్వాణ్యంగాని పూజయామి. 


్రీగౌర్వ జో శ్రర కతనావూవఖిః J 


ప్రతి నామానికి మొదట, ఓం అని.......... చివర. నమః అని చదివిన, ఫలముకల్లును, 


| 
ఓం గౌర్యై నమః గణెశజననై్యై నమః గిరిరాజ తనూ భవాయనమః గుహాంబికాయనమః 
జగత్మాతే నమః గంగాధర కుటుంబినై నమః వీరభద్ర ప్రసువేనమః కష్టదారిద్యు శమన్నై నమః | 
శివాయ నమః శాంభవేనమః శంకరై శ్‌ నమః బాలాయ్యొనమః భవాన్యైనమః భద్రదాయిన్యైనమః | 
మాంగల్యదాయినై్య నమః సర మంగళాయ్ర్యై నమః మంజాభాషిడై గ నమః మహేశ్వరై నమః ! 
మహిమామైనమః మంత్రా రాధ్యాయె నమః మహాబలాయె నమః హేమాద్రిజాయెనమః | 
కేమవత్యైనమః పార్వత్యైనమః పాపనాశిన్యైనమః నారాయణాంశజాయై నమః నిత్యాయై నమః | 
నిరీశామైనమః నిర్మలాయై నమః అంబికాయై నమః మృడాన్యైనమః ముని సంక వ్యా యైనమః . 
మానిన్యైనమః మేన కాత్మ జామైనమః కుమార్యైనమః కనకాయైనమః దుర్గాయైనమః కలిదోష . 
నిషూదిన్యై నమః కాత్యాయన్యైనమః కృపా పూర్ణాయినమః కల్యాత్రైనమః కమలార్చితా మైనమః 
సత్ర్యైనమః సత్త్వమమ్యొనమః సత్యా మైనమః సౌభాగ్యదామైనమః సరస్వ త్యైనమః అమలాయె 
నమః అమర సంసేవ్యయె నమః అన్నపూర్ణా మైనమః అమరేశ్వ ర్యైనమః అభిలాగవు 1 
సంస్తుతామైనమః సుఖసచ్చిత్సుధారసాయెనమః భాహ్యారాధితభూత దామైనమః భానుకోటి ' 
సమద్యుతయేనమః హిరణ్మ మ్యొనమః పరాయినమః సూక్షా్మ యెనమః శీతాంశు కృత శేఖరాయినమః | 
హరిద్రా కుంకుమా రాధ్యామై నమః సర్వకాల సుమంగల్యైనమః సర్వభోగప్రదామైనమః సామ | 
శిఖామైనమః వేదాంత లక్షణామైనమః 


(2) ఓంకర్మ బ్రహ్మమమైనమః కామకలనాయైనమః కాంక్షితార్టప్రదాయైనమః చంద్రార్భాయుత 
తాటంకాయైనమః చిదంబర శరీరిళ్ష్యై నమః శ్రీ-చక్రవాసిన్యై నమః దేవ్యైనమః కామేశ్వర సత్యైనమః 
మార్కండేయ వర్బపదాయె నవుః పుత్రపొత వర ప్రదాయెనవుః పుణ్యా మైనవుః 
పురుషార్థ ప్రదాన్యైననుః సత్యధర్మ రతామైనమః సర్వసాక్షి శ్ర్యైనమః సంశాంత రూపిణ్రై నమః 
'స్యామలాయెనమః బగళాయైనముః చండిన్ర్య్యనమః మాతృుకాయెనముః భగమాలిన్యైనమః 
విరజాయైనమః స్వధామైనమః దాక్షాయత్ష్యైనమః దీక్షామైనమః సర్వవస్తూత్తమోత్తమాయినమః 
శివాభిధాయైనమః శ్రీవిద్యా మొనమః ప్రణవార్థ స్వరూపిణ్రైనమః ప్రీంకారై్యనమః త్రిపురామైనమః | 
(తిగుణాంబికాయైనమః సుందరై ్యనమః మహాగౌరై్యనమః షోడశాక్షరదేవతాయెనమః శ్రీషోడశ | 
గౌరీ దేవతా మైనమః ॥ 

అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి: | 


mie ses 


జగన్మాత్రేనమః | 
Gata i gr rer క 
తదొయగౌరీతోవం కథ వ్‌ 


పూర్వము భరతభండమున అవంతి దేశాన్ని ప్రద్యుమ్న మహారాహి పాలనలో ఉండెను. 
తనరాజ్యమును నాలుగు పాదాల న్యాయముతో ఏలుచుండెను. సువర్ణాదేవిని వివాహమాడెను, 
ఎంతో కాలము గడిచినా సంతానము పొందలేదు. 
. ఇహపర సుఖాల పొందగోరిన మహారాజుగారు సౌభాగ్యదేవి అను రాచకన్యను 
పెండ్లియాడెను. చిన్నరాణి వల్లపుత్రవంతుడాయెను. అమేయే సర్వస్వమని తలచాడు. 
పెదభార్య సువర్లాదేవిని గొడ్రాలుగా ముద్రవేసి ఊరిచివర పూరిల్లు వేయించి అందులో 
ఉంచెను. ఆహారమునకై ముక్కి పైయిన సోలెడు బియ్యం, జొన్నలు, ఆకుకూరలు సంపుచుండెను. 
చిన్నరాణి (ప్రేమలో మునిగి పోయెను, ఇంతలో భాద్రపద శుక్ల తదియ వచ్చెను. ఆ 
రోజు ప్రతి గృహములో శ్రీషోడశ గౌరీ వ్రతము అను తదియ గౌరీ నోము ఆచరిస్తారు. ఆ 
శుభ దినంబున గౌరిదేవి స్వయంగా రాజుగారి పత్నుల పరీక్షించ దలచెను. 
అంతః పురంలోని కెళ్ళి కురూపిగా తలవిప ్పుకొని కేళ్లూ, ఊసుకళ్లు ముక్కునీళ్లూ 
చిరిగిన గుడ్డలు చూడ అసహ్యము వేసె రీతిలో చిన్నగాణిని చేరి అమ్మా ఈ రోజు శ్రీషోడశ 
స్వర్ణగారీ దేవి వ్రతము, ప్రతి స్త్రీలు నోచుకోతగిన పవిత్ర సౌభాగ్య తదియ నోము. నేను 
(టాహ్మణురాలను వచ్చాను నాకు నలుగు పెట్టి స్నానము పోసి, కోక కట్టనిచ్చి, నాతో నోమించికుని 
చేతికి మెడకు తోరము, దండవేయించు కోవలెను. వాయన భోజనము పెట్టి దక్షిణ తాంబూలము 
నిచ్చి దీవెన పొందవలెను. ఆ ముత్తాదువును సాగనంపిన సుఖసంతోషాలు కలుగునని చౌప్పెను. 
ఆ మాటలు విన్న చిన్నరాణి గర్వము చే మండిపడుచూ, ఆ స్త్రీని అనరాని కఠిన వాక్కులతో 
దూషించెను. తదియ గౌరీ అనుభవిస్తావని కదలిపోయెను, 
వచ్చాను. అని తెలిపెను. ఏ మిత్తైదువు వస్తుందా ! అని ఎదురుచూస్తూన్నాను, నాభాగ్యదేవత 
వచ్చావా ! తల్లీ ధన్యురాలను. అని కుడిచేతిని పట్టుకొని తీసుకెల్లి అసహ్యపడక నలుగు పెట్టి 
నీళ్లూ పోసి తను కట్టే చీరను ఆమేకిచ్చెను. శ్రీషోడశ గౌరీదేవిని నోమించుకొనెను. 
రాజుగారునిత్యం పంపే ఆహారం కాస్తా ఎక్కువగా పంపమని దాసితో తెలిపింది. 


ఇంతకన్నా ఎక్కవ లేదని రాజుగారు దివాణం నుండి అధికంగా సామగ్రిని పంపెను. 
గౌరిదేవి ప్రభావంతో పంచబక్ష పరమాన్నముల పిండి వంటలకు, కూర కాయ సరిపడు 


చూచి సంతోషంతో అన్ని రకాల వంటకాలు చేసి, నోము నోచి దండ కట్టించుకొని వాయనము 
నిచ్చి భోజనము పెట్టి తాంబూలదక్షిణ నిచ్చెను. తర్వాత దొడ్డికి వెళ్ళాలి అని అడిగెను. మా 
ఇంటికి వచ్చిన తల్లివి, మాదొడ్లోనే కూర్చొమనెను. ఆ దొడ్డిలో కూర్చొని మాయమయ్యెను. 
ఎంత "ేపటికి ఆ స్త్రీ రాకపోగా వెల్ళి చూచెను. ముత్తెదువు లేదు. ధనరాశి కుప్పగా కనిపించెను. 
శ్రీషోడశ స ్వర్లగౌరీ దేవియె తన ఇంటికి వచ్చెనని సంబరపడుచుండెను. 

ఇంతలో చిన్నరాణి సౌభాగ్యదేవికి మతిచెలించి పిచ్చి దానిలా తలవిప్పుకొని, గుడ్డలు 
చించుకొని కేకలు వేస్తూ తిట్టుచూ నానా గొడవ చేయసాగెను. విసిగి పోయిన రాజు గారు 
ఇంట్లో నుండి తరిమివేసెను. 

సవతి సువర్గాదేవి వద్దకు వచ్చి అక్కా ఒక బ్రాహ్మణ ముత్తెదువును దూషించి వెళ్ల 
గొడితిని. దాని ఫలితము నామతి చలించినది. రాజుగారు తరిమినేశాడు . దిక్కుతోచక నీ వద్ద 
చేరాను. అక్కా అని దుఃఖపడెను. ఓదార్పుతో ఆమెయే శ్రీషోడశ గౌరిదేవి విషయమంతా 
తెలిపెను. 


నిద్రఆహారాలు నాక్కరలేదని శపథము చేసి ఆరణ్యంలో నడవ సాగెను. కనిపించే చెట్టుపుట్టను 
అడుగుచుండెను. 

దారిలో ఒక మామిడి వృక్షమును చూచి ఓ వృక్షములలో గొప్పదానా నీవు షోడశగౌరిని 
చూచితివా అని అడిగినది కాని ఆ చెట్టు ఎవరో నేను చూడలేదని పలికినది. నాగతి ఏమిటో 
తెల్పుకోమని చెప్పినది. 

అటునుండి నడవగా కొండ చిలువ (పెద్దపామును) చూచెను. దానిని కూడా అడిగెను 
కాని చూడలేదని ప్రత్యుత్తర మిచ్చినది, నాకర్మ తెల్సుకోమంది. 


_ తదియగౌరిని చూచితిరా అని అడిగినది. అవి మేము చూడలేదని, తమ బాధ వెల్లబుచ్చినవి. 
ఇంకాకొంతదూరం నడవగా నిలువెత్తు గడ్డిలో ఒక ఆవు గాడిద తిరుగాడుచు కంటపడెను. 
తమరైనా శోడశగౌరిని చూచితిరా అని అడిగెను. చూడలేదని మాగతి తెల్సుకోమనెను. 


వస్తుసామగగ్రిని దాసీ మనిషి గంప నిండుగా తెచ్చెను. దయతో మహారాజు పంచాడని సామగ్రిని 


ఆమాట విన్న సౌభాగ్యదేవి ఆగౌరీదేవి నాకెంతవరకు దర్శన మవదో అంతవర్యంతం 


మరి కొంత దూరం వెళ్లగా అచట రెండు కొలనులు కనిపించగా వాటిని చూచి మీరు ' 


నడక సాగించగా ఆకాశంలో |వ్రేలాడు చున్న రెండు రోకళ్లను చూచి మీరు తదియ 
గౌరిదేవిని చూచారా అని అడిగెను. మేము చూడలేదు మా అవస్థ తెల్సుకోమని పలికినవి, 
మరికొంత దూరం వెళ్లగా పొయ్యి మైన కాలుచున్న రొట్టెపెనుమును చూచి నీవైనా 
షోడశ గౌరిని చూచి నావా అని అడిగెను చూడలేదు! నా గతి తెల్పుకోమని వేడుకున్నది. =! 
నడవఓపిక లేక ఉత్తరేణి వనంలో పడి మూర్చుబోయెను. తదియగారిదేవి శ 
అనుగ్రహముంతో సౌభాగ్య దేవిని మేల్కొల్చి బ్రాహ్మణ ముత్తెదువుగా దర్శనమిచ్చి అమ్మా / 
అదృష్టవంతురాలు నేను శ్రీషోడశ గౌరీదేవిని, చూసెదనంటూ తీసుకెల్లి తనకు తానుగా 
పదహారు కళళతో స్వర్లగౌరీగా శ్రీ, షోడశగారీగా ప్రత్యక్షమయ్యెను. అమ్మవారి దర్శన 
భాగ్యముతో పునీతురాలై అచ్చటనే ఆకులు పూలచే భక్తితో పూజించెను. దయతో శ్రీషోడశ 
గౌరీదేవి అనేక వరముల కోరమనెను. దేవతా భక్తి పతిభక్తి కలిగి, సవితి పోరు లేకుండునట్లు 
పుత్ర పౌత్ర ధనసంపదలతో సుఖించునట్లు కోరెను. 


తర్వాత అమ్మాదారిలో మామిడి వృక్షము ఏది 

కొండచిలువ ఏది కొలనులు ఏవి ఆవు, గాడిద ఏది 

రోకళ్లు ఎవరు కాలుచున్న సెనుము ఏది బ్రాహ్మణ ముత్తెదువు ఎవరు వారి | 
యోక్క పూర్వ కథ తెలుపుమని వేడుకొనెను. : | 


1. అరణ్యంలో మామిడి చెట్టుగా కనిపించినవాడు ఒక పండితుడు బాగా విద్యను 
అభ్యసించి ఎవరికిగాని విద్య చెప్పక గర్వించి యుండెను. అతడే మామిడి వృక్షముగా పుట్టినాడు. 


2 కొండచిలువగా కనిపించిన పెద్దపాము ఒక దనికుడు ఎంతో ధనమునిలువ | 
చేసి తను అను భవించలేదు. ఇతరులకు దానధర్మము గావించలేదు. ఆపిసనారి (లోభి) యే 
కొండచిలువగా జన్మించి ధనరాశిమై పడియుండెను. న 


౩ సరోవరాలుగా కన్పించిన కొలనులు రెండునూ. ధర్మా అధర్మాలు ఒక ఇంట్లో 
తోడికోడళ్లు యారాళ్లు నోము నోచుకొని ఇతరులకు వాయనము ఇచ్చిన పోవునని అనుకుని 
ఇంట్లోది ఇంట్లోనె వాయనము ఇచ్చిరి. దానివల్ల కొలనులుగా జన్మించిరి. 


4 అవు, గాడిద గా కనిపించిన వారు రాజు, మంత్రి ఊసర క్షేత్రం చవిటి భూమిని 
బాహ్మణునికి దానము చేసిన వాడు రాజు ఆవుగా బుట్టినాడు. సలహా ఇచ్చిన వాడు గాడిదగా 
జన్మించాడు. 


ర... రెండు రోకళ్లుగా చూచిన వారు ఇద్దరు ముత్తైదువులే కావలసినన్నీ దంపుకొని 
ఆ రోకళ్లను పడుకోబెట్టి బొట్టుపెట్టి నమస్కరించక, గోడకు నిలబెట్టిరి గాన వారు రోకళ్లుగా 


ట్‌ 
6. పాొయ్యిపై కాలుచున్న రొట్టె (పెంకు సెనుము. ఒక ఆవిడ తనకు కావలసినన్ని 
రొట్టెలు కాల్చుకొని, పెనమును పొయ్యి మై వదలిపెట్టెను. ఆమె మరు జన్మలో రొట్టె పెంక, 
పెనుముగా పుట్టినది. 
7... బ్రాహ్మణ ముత్తాదువుగా కనిపించిన దానిని నేనె అని చెప్పి సౌభాగ్యదేవిని 
దీవించెను. అక్షంతలు ఇచ్చి వారిమై చల్లిన శాపవిముక్తు లౌదురని దేవి అంతర్జాన మయ్యెను. 


తిరుగు ప్రయాణంలో శాపగ్రస్థులను అక్షలతో విముక్తి చేసెను. సవితి అక్కతో 
జరిగిన వృత్తాంతము చెప్పెను. ఈ శుభ సమాచారము ప్రద్యుమ్న మహారాజు గారికి తెలిపిరి. 
పల్లకిని పంపి ఇద్దరు రాణులను అన్యోన్య స్యత్రల్లో రాజ భోగాలననుభవించారు. ఇవి స్కాంద 
ey సంపూర్ణం. 

అత్త దండన కలిగి, మామ దండన కల్లి పుత్ర దండన కల్లి పౌత్ర దండన కల్లి, స్వర్గానికి 
పోయిన సవతి పోరు వద్దు. మోక్షానికి పోయినా మగనిపోరు కావాలి. అని బ్రాహ్మణుని చేత 
దండ, తోరము కట్టించునపుడు. యింటి ఇల్లాలుచే అనిపించ వలెను. 

ఉప్పు బియ్యము గాని, పప్పు బియ్యము కాని చేతితో మూడు గుప్పెళ్లు పట్టించి 
దండవేయించుకోవలెనని పెద్దలు చెబుతారు. 


ఇతర ముత్తైదువులకు వాయనాలు, తాంబాలాలు ఇచ్చి అక్షంతలు వేయించుకోవలెను. 


విధానము తప్పినా. క్రమముతో భక్తివీడరాదు. 
షోడశగౌరీ దేవి, స్వర్ణ గౌరీ, తదియ గౌరీ అన్నీయూ ఆమేయె సౌభాగ్య సిద్ధిరస్తు - 


శ్ర 


సంపూర్ణము 


నారచనలు : 
రమాసహిత సత్యనారాయణ వ్రత కథ. 
2. శ్రీసత్యనారాయణ వ్రత కల ఎమ్‌ ధర్మార్థడామమోక్ష 
మహాత్మ ్యమ్‌. కేదారేశ్వర వ్రతము. 
శ్రీషోడశ గౌరీ, తదియనోము కథ, స్వర్లగౌరీపూజ. 


జగన్మాత సంఘమువారికి, నూతనంగా రచించిన, ఈ షోడషగౌరీ 
తదియనోము కథ స్వర్లగారీపూజను. ప్రతిమాసంలో సభ్యుల 
గృహమున శ్రీలలితాదేవీ చతుషష్టి పూజా కార్యక్రమాలు 
8 సం॥ రములు గడచిన సందర్భమున అంకితము. 

శ్రీ వైదిక హరిహర సంఘము వారికిని నమోవాకములు, 


శాశ్గ గయ సభ్యుడు రాళ్లబండి పాండురంగళర్మ 


క్షీరసాగరము. 14-1 -1998 


